అంశం: 'తెలురు భాషావసరాలు - గతం, వర్తమానం, భవిష్యత్తు 
విమర్శనాత్మక పరిశీలన ” 
వక్త: డా. పమ్మి పవన్‌కుమార్‌ 


(తెలుగు శాఖ, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం) 


సర్‌ నమస్కారం! 

'అధ్యయనం తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక రాసుకున్న 'ఆశయాలు- లక్ష్యాలు'లో ఒకటి తెలుగు భాష, 
సాహిత్యాల అభివృద్ధికి సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటు చేయించటం. తెలుగు భాష నిర్వహిస్తున్న, నిర్వహించాల్సిన 
విషయాలను, ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధివిధానాలను ఆవిష్కరించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పై అంశంపై 
మీరు ప్రసంగించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. తదనుగుణంగా మీ ప్రసంగం ఇలా కొనసాగితే విద్యార్థులకు మరింత 
ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సూత్రప్రాయంగా ఈ కింది అంశాలను పొందుపరిచాం. మీ వెసులుబాటు ఆధారంగా 


మీ ప్రసంగాన్ని పత్రరూపంలో రూపొందించుకోవాల్సిందిగా మనవి. 


భాష- భాషా వినియోగ రంగాలు 

సలి రంగాల్లో ప్రథమ భాష అమలు- పాలకుల విధానాలు 

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ భాషల అమలు- పనితీరు 

తెలుగు భాషాసాహిత్య విద్యార్థులు విస్తరించాల్సిన రంగాలు- ఉపాధి అవకాశాలు 


తెలుగు భాషావసరాలు- గతం, వర్తమానం, భవిష్యత్తు- విమర్శనాత్మక అధ్యయనం 


VY VV NV NV 


తెలుగు భాషాభివృద్ధికి సూచనలు 


నిర్వహణ 3 
'అధ్యయనం' తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక 


హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం - గచ్చిబౌలి 


